Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.30 


AMARAVATI , THURSDAY , JULY 29 , 2021 


G.181 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT , HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


--X- 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT , FORESTS , SCIENCE & 
TECHNOLOGY DEPARTMENT 

( SECTION.II ) 


FOREST RESERVATION - WEST GODAVARI DISTRICT AND ELURU DIVISION 


JANGAREDDYGUDEM RANGE - DECLARATION - SUDIKONDA & GUMMADIKONDA 


FOREST BLOCK TO AN EXTENT OF Ac . 171.85 Cents OR 69.55 Ha OF 


COMPENSATORY AFFORESTATION LAND IN SY.NO.520 , ANTHARVEDIGUDEM 


VILLAGE OF BUTTAIGUDEM MANDAL IN WEST GODAVARI DISTRICT , 


AS PROTECTED FOREST UNDER SECTION - 24 OF THE ANDHRA PRADESH 


FOREST ACT , 1967 ( ANDHRA PRADESH ACT NO . 1 OF 1967 ) . 


[ GO.Ms.No.42 , Environment , Forests , Science & Technology ( Section.II ) , 16th July , 2021. ] 

, 


NOTIFICATION 


In exercise of the powers conferred under Section of 24 of the Andhra Pradesh Forest Act , 1967 
( Act No.1 of 1967 ) , Government of Andhra Pradesh hereby declares that , it is proposed to 
constitute the land within the boundaries specified in the schedule below ( Delineated in the map is 
kept in the office of Principal Chief Conservator of Forests & Head of Forest Force , 
Andhra Pradesh , Guntur ) as protected forest under the said act , with effect from the date of 


publication in the Andhra Pradesh State Gazette . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , July 29 , 2021 


SCHEDULE 


: 


: 


: 


: 


Name of the District 
Name of the Division 
Name of the Mandal 
Name of the Range 
Name of the Village 
Name of the Proposed Forest 
Block . 
Extent of the Proposed Forest 
Block . 


: 


West Godavari 
Eluru 
Buttaigudem 
Jangareddygudem 
Antharvedigudem 
Sudikonda & 
Gummadikonda 
Ac.171.85 cts . or 
69.55 ha 


: 


: 


Details of area included in the Proposed Forest Block . 


Name of the Village 


Classification / 
Nature of land 


Sy . 
No. 


Extent of 

Sy.No. 
specified in 
column no.3 

4 


Area included in 

the block from 
out of the extent 
in column no.4 

5 


1 


2 


3 


Antharvedigudem 


MC 
( Minor Circuit ) 


520 


Ac.171.85 
cts / 69.55 ha 


Ac.171.85 cts / 

69.55 ha 


BOUNDARY DESCRIPTION 


North : The boundary line i.e. , station No.1 starts on the North - East corner of the block . 

Antharvedigudem Village patta lands exist on the northern side and also a 
motorable track exists parallel to the boundary of the block between station Nos . 
1 and 2 . 


East : The eastern boundary line starts from station No.1 which is located on North - East 

side of the block , it runs towards South - East direction till it reaches station No.2 , 
from there it runs in South - West direction passing through station No.3 , and 
reaches station No.4 , from there it runs in South - East direction with magnetic 
bearing of 146 ° over a distance of 223.50 mt and reaches station No.5 , thence it runs 
in South - West direction passing through station No.6 and reaches station No.7 . 


Antharvedigudem Village patta lands exists on the eastern side of the block . 


in Distance in Distance 
Meters 

in links 


Station no . 
From To 
1 

2 
2 

3 
3 

4 
4 

5 
5 

6 
6 

7 


Bearing 
Degrees 
1590 
1860 
210 ° 
146 ° 
1870 
1949 


258.20 
248.30 
175.30 
223.50 
436.70 
226.90 


1291.00 
1241.50 
876.50 
1117.50 
2183.50 
1134.50 


ANDHRA PRADESH GAZETTE , July 29 , 2021 


3 


South : 


Thence the boundary line runs in South - West direction with magnetic bearing of 
219 ° over a distance of 277.30 mt and reaches station No.8 . 


Antharvedigudem Village patta lands exists on the southern side of the block . 


Station no . 


Distance in 

Meters 


Bearing in 
Degrees 

2190 


Distance 
in links 


From 

7 


To 
8 


277.30 


1386.50 


West : Thence the boundary line runs from station No.8 , in North - West direction with 

magnetic bearing of 336 ° over a distance of 806.80 mt and reaches station No.9 , from 
there , the line runs towards North - East direction with magnetic bearing 36 ° over a 
distance of 360.70 mt and reaches station No.10 , from there , the line runs towards 
North - West direction with magnetic bearing 296 ° over a distance of 210.20 mt and 
reaches station No.11 , from there , it runs in North - East direction passing through 
station Nos . 12,13 , and reaches station No.1 , which is starting point of the block . 

Antharvedigudem Village patta lands exists on western side of the block and 
Bedadanole RF exists about 800.00 mts from station No.9 of the block . 


Station No. 
From Το 
8 

9 
9 

10 
10 

11 
11 

12 
12 

13 
13 

1 


Bearing in 
Degrees 
336 ° 
36 ° 
296 ° 

90 
42 ° 
58 ° 


Distance in 
Meters 

806.80 
360.70 
210.20 
241.30 
311.60 
288.70 


Distance 
in links 
4034.00 
1803.50 
1051.00 
1206.50 
1558.00 
1443.50 


Note : 1 ) There are no enclosures to be allowed within the block . 

2 ) There are no rights of ways to be admitted within the block . 


VIJAY KUMAR GSRKR , 
Secretary to Government , 
EFS & T Department . 


4 


ANDHRA PRADESH GAZETTE , July 29 , 2021 


ప్రకటన 


ప్రభుత్వం 


ఆంధ్రపదేశ్ అటవీ చట్టం , 1967 నందలి 24 వ విభాగము ( 1967 లో 1 వ 
చట్టం / ఉపవిభాగం ) ద్వారా లభించిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్ర ప్రదేశ్ 
( గవర్నరుగారు ) ఈ క్రింది అనుసూచిలో నిర్దేశించిన సరిహద్దులు గల భూమిని 
( ఇందులకు సంబంధించిన పటమును ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి , ( అటవీ 
దళాధి పతి ) ఆంధ్ర ప్రదేశ్ , గుంటూరు వారి కార్యాలయము నందు ఉంచడమైనది ) 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నందు ప్రకటింపబడిన తేదీ నుండి రక్షిత అడవిగా 
గుర్తించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది . 


అనుసూచి 


జిల్లా పేరు 


: పశ్చిమ గోదావరి జిల్లా 


డివిజను పేరు 


: ఏలూరు 


మండలం పేరు 


: బుట్టాయిగూడెం 


రేంజి పేరు 


గ్రామము పేరు 


: జంగారెడ్డి గూడెం 
: అంతర్వేదిగూడెం 
: సూదికొండ గుమ్మడికొండ 


రక్షిత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు 


రక్షిత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణం 


: ఎ . 171. 85 సెంట్లు / 
69.55 హెక్టార్లు . 


ప్రతిపాదించబడిన బ్లాకులో చేర్చబడిన విస్తీర్ణం వివరములు 


సర్వే 


ఊరు పేరు 


ఆ నేల తీరు 


3 వ గడిలోని సర్వే నం 
విస్తీర్ణం హె . ( రెవెన్యూ 
అడంగల్ / పహణి 

ప్రకారం ) 


4 వ గడిలోని విస్తీర్ణం 
నుండి రక్షిత అడవి 
బ్లాకులో చేర్చబడిన 
విస్తీర్ణం హె . ( రెవెన్యూ 
అడంగల్ / పహణి 

ప్రకారం ) 


నెం . 


1 


2 


3 


4 


5 


యం.సి ల్యాండు 


అంతర్వేదిగూడిం 


( మైనర్ సర్క్యూట్ ) | 520 


ఎ 171.85 సెంట్లు . 

69.55 హె . 


ఎ 171.85 సెంట్లు .. 

69.55 హె . 


ANDHRA PRADESH GAZETTE , July 29 , 2021 


5 


సరిహద్దులు 


ఉత్తరం : ఈ ప్రతిపాదిత ప్రాంతం యొక్క సరిహద్దు ప్రారంభ స్టేషన్ నెం . 1 ఈ 

బాకు యొక్క ఈశాన్య భాగాన కలదు . 
ఈ బ్లాకు యొక్క ఉత్తర దిశలో అంతర్వేదిగూడెం గ్రామ పట్టా భూములు 
మరియు స్టేషన్ నెం .1 మరియు 2 మద్యలోని సరిహద్దుకు సమాంతరముగా 

చిన్న రహదారి కలదు . 
తూర్పు : ఈ ప్రతిపాదిత ప్రాంతం యొక్క సరిహద్దు గీత స్టేషన్ నెం . 1 ఉత్తర దిశలో 

ఈశాన్య భాగం నుండి ప్రారంభమై ఆగ్నేయ దిశలో ప్రయాణించి స్టేషన్ 
నెం .2 చేరి , అక్కడ నుండి నైరుతి దిశగా ప్రయాణించి స్టేషన్ నెం .3 మీదుగా 
స్టేషన్ నెం . 4 కు చేరి , అక్కడ నుండి ఆగ్నేయ దిశగా 146 ° బేరింగు తో 
223.50 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం .5 కు చేరి , అక్కడ నుండి 
నైరుతి దిశలో స్టేషన్ నెం .6 , మీదుగా ప్రయాణించి స్టేషన్ నెం .7 కు 
చేరుతుంది . 
అంతర్వేదిగూడెం గ్రామ పట్టా భూములు ఈ బ్లాకు యొక్క తూర్పు 


వైపున కలవు . 


స్టేషన్ నెం . 


మేగ్నటిక్ 
బేరింగులు 


దూరము 
మీటర్లలో 


దూరము 
లింకులలో 


నుండి 


వరకు 


1 
2 


2 
3 


3 


4 


159 ° 
1860 
210 ° 
146 ° 
1870 
194 ° 


258.20 
248.30 
175.30 
223.50 
436.70 
226.90 


1291.00 
1241.50 
876.50 
1117.50 
2183.50 
1134.50 


4 


5 


No10 


6 


దక్షిణము : సరిహద్దు గీత దక్షిణ దిశలో స్టేషన్ నెం .7 నుండి నైరుతి దిశగా 219 ° 

బేరింగుతో 277.30 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం . 8 కు చేరుతుంది . 
అంతర్వేదిగూడెం గ్రామ పట్టా భూములు ఈ బ్లాకునకు దక్షిణ దిశ 


కలవు . 


స్టేషన్ నెం . 
నుండి 

వరకు 
7 

8 


మేగ్నటిక్ 
బేరింగులు 
219 ° 


దూరము 
మీటర్లలో 
277.30 


దూరము 
లింకులలో 


1386.50 


6 


ANDHRA PRADESH GAZETTE , July 29 , 2021 


పడమర : తదుపరి సరిహద్దు గీత స్టేషన్ నెం .8 నుండి వాయువ్య దిశలో 336 ° 

బేరింగు తో 806.80 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం .9 కు చేరి , 
అక్కడ నుండి ఈశాన్య దిశలో 36 ° బేరింగు తో 360.70 మీ . దూరం 
ప్రయాణించి స్టేషన్ నెం .10 కు చేరి , అక్కడ నుండి వాయువ్య దిశలో 
2960 బేరింగు తో 210.20 మీ . దూరం ప్రయాణించి స్టేషన్ నెం .11 కు 


చేరి , అక్కడ నుండి ఈశాన్య దిశలో స్టేషన్ నెం .12 , 13 మీదుగా 


ప్రయాణించి ఈ బ్లాకు యొక్క మొదటి స్థానం అయిన స్టేషన్ నెం .1 కు 


తిరిగి చేరుతుంది . 


ఈ బకునకు 


వైపున 


అంతర్వేదిగూడెం గ్రామ పట్టా భూములు పడమరన 

కలవు . 

ఈ మకు సరిహద్దు పాత 
Babaned / a 

బెడదనూరు రక్షిత అడమి స్టేషన్ నెం .9 నుండి సుమారు 800 మీ దూరం 


లో కలదు . 


స్టేషన్ నెం . 


మేగ్నటిక్ 
బేరింగులు 


దూరము 
మీటర్లలో 


దూరము 
లింకులలో 


నుండి 


వరకు 


8 
9 


10 
11 
12 
13 


9 
10 
11 
12 
13 
1 


3360 
36 ° 
2960 

9 
42 ° 
58 ° 


806.80 
360.70 
210.20 
241.30 
311.60 
288.70 


4034.00 
1803.50 
1051,00 
1206.50 
1558.00 
1443.50 


1 . 


రిమార్కులు : 

ఈ ప్రతిపాదిత అడవి బ్లాకులో పల అనుమతించవలసిన ఏ విధమైన గ్రామములు / 
ప్రాంతములు ( ఎంక్లోజర్స్ ) - లేవు . 

. 
2. అనుమతించవలసిన రహదార్లు - లేవు . 


అటవీ క్షేత్రాధికారి 
జంగారెడ్డి గూడిం 


జిల్లా అటవీ అధికారి 
పశ్చిమ గోదావరి , ఏలూరు . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


